అథ పోడశో్శంధాాయః: 
యక్షేశ్వరావతారము 
నందీశ్వర ఉవాచ। 


యక్షేశ్వరావతారం చ శృణు శంభోర్మునీశ్వర | గర్విణాం 
గర్వహంతారం సతాం భక్తి వివర్తనమ్‌।!| 1 


పురా దేవాశ్చ దైత్యాశ్చు పీయూషార్తం మహాబలాః | క్రీరోదధిం 
మమంధుస్తే నుకృతస్వార్ల సంధయః || 2 


మథ్యమానే%మృతే పూర్వం క్షీరాబేస్సురదానవైః | అగ్నే 
స్పృముతితం తస్మాద్విషం కాలానలప్రభమ్‌ || 3 


తం దృష్టా నిఖిలా దేవా దాత్యాశ్స భయవిహ్వలాః | విదుత్య 
తరసా తాత శంభోస్తే శరణం యయుః || 4 


దృష్ట్వా తం శంకరం సర్వే సర్వ దెవశిఖామణిమ్‌ | ప్రణమ్య 
తుష్టువుర్చుక్తా సాచ్యుతా నతమస్తకాః || 5 


తతః ప్రసన్నో భగవాన్‌ శంకరో భక్తవత్సులః | పపౌ విషం 
మహాఘోరం సురాసుర గణార్తనమ్‌ || 6 


కీతం తం విషమం కంఠే నిదధే విషముల్పుణమ్‌ | రేజే తేనాతి స 
విభుర్నీల కంరో బభూవ హ || 7 


నందిశ్వరుడిట్లు పలికెను- 


ఓ మునీశ్వరా! గర్విషుల గర్వమును అడంచునది, సత్పురుషుల 
భక్తిని వరిల్ల జేయునది అగు శంభుని యక్షే శ్వరావతారమును గూడ 
వినుము (1). పూర్వము మహాబలశాలురగు దేవదానవులు తమ 
తమ సారమును సంపాదించుకొనవలనన పట్టు దల గలవారై 
అమృతము కొరకు క్షీరసముద్రమును మధించిరి (2). పూర్వము 
ఇట్లు దేవదానవులు కీరసముదమును అమృతము కొరకు 
మధించుచుండగా ఆ అగ్నినుండి కాలాగ్నివలె దహించే విషము 


పుకును (3). వత్సా! దానిని చూచి సమస్త దేవదానవులు 
భయముతో కంగారుపడి తొందరపడి పరుగెత్తి శంభుని శరణు 
పొందరి (4). విష్ణువుతో సహా వారందరు దేవతలందరిలో శేషుడగు 
శంకరుని గాంచి సాష్టాంగ పణామమాచరించి భక్తితో స్తుతించిరి 
(5). అపుడు భకవత్సలుడగు శంకరభగవానుడు ప్రసన్నుడై, 
దేవరాక్షసుల నందరినీ పీడించుచున్న మహాఘోరమగు విషమును 
తాగాను (6). విషమును (త్రాగి ఆ భయంకర పదార్గమును తన 
కంఠమునందు దాల్పియుండెను. ఆ విభుడు దానిచే 
నీలవరముగల కంఠము గలవాడై మిక్కిలి పప్రకాశించెను (7). 


తతస్సురాసురగణా మమంథుః పునరేవ తమ్‌ | విషదాహ 
వినిర్ముక్తాః శివాన్ముగహతోజఖీలాః || 8 


తతో బహూని రత్నాని నిస్సృతాని తతో మునే | అమృతం చ 
పదార్గం హి సురదానవయాోరునే ||9 


తం పపుః కేవలం దేవా నాసురాః కృపయా హరేః | తతో బభూవ 
సుమహాన్‌ రత్నం తేషాం మిధో%కదమ్‌ || 10 


ద్వంద్వయుద్దం బభూవాథ దెవదానవయోరునె | త|త 
రాజహుభయాచ్చుందదో విదుదావ తదర్దితః || 11 


జగామ సదనం శంభోశృరణం భయవిహ్వలః | సుపణమ్య చ 
తుష్టావ పాహి పాహితి సంవదన్‌ || 12 


తతసృతామభయదశ్శంకరో భకవత్సలః | దధ శిరసి చందం స 
విభుశురణమాగతమ్‌ || 13 


అధాగతస్తదా రాహు స్తుష్టావ సుప్రణమ్య తమ్‌ | శంకరం 
సకలాధిశం వాగ్సిరిష్టాభిరాదరాత్‌ || 14 


నివానుగహముచే వారందరు విషబాధనుండి విముక్తిని పొందిరి. 
తరువాత మరల ఆ దేవదానవులు సముదమును మధింప బొచ్చిరి 
(8). ఓ మహర్షీ! తరువాత దానినుండి అనేకరత్నములు 
బయల్వాడలినవి. ఓ మునీ! దేనిని పొందుట కొరకై దేవదానవులు 


శమపడుచుండిరో, ఆ అమృతము కూడ పుకును (9). విష్ణువు 
కృపచే ఆ అమృతమును దెవతలు మాతమే తెగిరి. రాక్షసులకు 
అమృతము దక్కలేదు. ఆ తరువాత మరియొక గొప్పరత్నము 
పుర్పును. అది రెండు పక్షములవారికి దుఃఖమును కలిగించినది 
(10). ఓ మహర్షీ! అపుడు దేవదానవులకు ద్వంద్వయుద్దము 
జరిగెను. అపుడు రాహువుచే పీడింపబడిన చం।దుడు ఆతనికి 
భయపడి అచటనుండి పారిపోయిను (11). ఆతడు భయముచే 
పీడను పొంది శంభుని గృహమునకు వెళి చక్కగా ప్రణమిల్లి 
రక్షింపుము అని పలికి శరణు బొచ్చి స్తుతించెను (12). అపుడు 
సతుురుషులకు అభయమునిచ్చువాడు, భకవత్సలుడు అగు ఆ 
శంకరవిభుడు శరణు జొచింన చందుని శిరముపై దాలెను (13). 
అపుడు రాహువు అచటకు వచ్చి సకలాదిశరుడగు శంకరుని 
నమస్కరించి అభీష్టములగు వచనములతో సాదరముగా 
ఆయనను స్తుతించెను (14). 


శంభుస్తన్మతమాజ్ఞాయ తచ్చిరాం స్య చ్యుతేనహ | పురా 
ఛిన్నాని వెకేతు సంజ్ఞాని నిదధే గలే || 15 


తతో యుద్దోోసురాస్సర్వే దేవెశెవ పరాజితాః | పీత్వామృతం 
సురాస్సర్వే జయం (పాపుర్మహాబలాః || 16 


విష్ణు [ప్రభృతయస్సర్వే బభూవుశ్చాతి గర్వితాః | బలాని చాంకురం 
తోంత శివమాయా విమోహితాః || 17 


తతనస్సు శంకరో దేవస్పర్వాధీశో%థ గర్వహా | యక్షో భూత్వా 
జగమాశు యత దేవాప్సైతా మునే || 18 


సర్వాన్‌ దృుష్వాచ్యుతముఖాన్‌ దొవాన్యక్షపతిస్స్పవై | మహాగర్వాధథ్య 
మనసా మహేశః ప్రాహ గర్వహా || 19 


శంభుడు ఆతని అభ్నిపాయమునరింగి పూర్వము విష్ణువుచే 
నరుకబడిన కేతువు అను పేరుగల ఆతని శిరస్సును తన మెడలో 
ధరించెను (715). తరువాత యుద్ధములో రాక్షసులందరు 
పరాజయమును పొందిరి. వారి® విజయమును సాధించిన 


మహాబలశాలురగు దేవతలందరు అమృతమును గోలిరి. అది వారి 
విజయమునకు కారణమాయును (16). అపుడు విష్ణువు మొదలగు 
దేవతలందరు శివమాయచే మోహితులై మిక్కిలి గర్వమును 
పాందియుండిరి. వారిలోపల శక్తి అంకురించుచుండెను (17). ఓ 
మునీ! అపుడు సకలాధీశుడు, గర్వమును పోగొట్టువాడు అగు 
శంకరుడు యక్షరూపమును దాల్సి దెవతలు ఉన్న స్థానమునకు 
వెళ్లాను (18). గర్వమును పోగొక్తే మహేశ్వరుడు యక్ష శ్వరుని 
రూపములోనున్న వాడై మిక్కిలి గర్వముతో నిండియున్న 
మనస్సుగల విష్ణువు మొదలగు దేవతలందరినీ గాంచి ఇట్లు 
పలికెను (19). 


యక్షేశ్వర ఉవాచ | 


కిమర్థం సంస్థితా యూయమ్మత సర్వే సురా మిథః | కిము కాష్టా 
ఖీలం [బూత కారణం మేళ ను పృచుతి || 20 


యకేశ్వరుడిట్లు పలికెను- 


దేవతలారా! మీరందరు కబుర్హాడుకొనుచూ ఇచట నిలబడి 
యుండుటకు విశేషమెమి? నెను కారణమునడుగుచున్నాను. 
వివరముగా చెప్పుడు (20). 


దేవా ఊచుః | 


అభూద్మత మహాన్‌ దెవ రణః పరమదారుణః | అసురా 
నాశితాస్సుర్వే% వశిష్టా విదుతా గతాః || 21 


వయం సర్వే మహావీరా దైత్యఘ్నా బలవత్తరాః | అ(గే%స్మాకం 
కియంతస్తే దైత్యాః క్షుదబలాస్సదా || 22 


దేవతలిట్లు పలికిరి- 


ఇచట మిక్కిలి భయమకరమగు దేవదానవ యుద్దము జరిగినది. 
రాక్షసులందరు నశించిరి. మిగిలిన వారు పలాయితులరి (21). 
మేము అందరము మహావీరులము, రాక్షసులను సంహరించిన 


బలశాలురము. మా ముందు సర్వదా అలుబలులైన ఆ రాక్షసులు 
ఎంత? (22) 


నందీశ్వర ఉవాచ| 


ఇతి శుత్వా వచస్తేషాం సురాణాం గర్వగర్పితమ్‌ | గర్వహాసౌ మ 
హాదేవో యక్షరూపో వచో (బవీత్‌ || 23 


నందీశ్వరుడు ఇట్లు పలికెను- 


గర్వముతో నిండియున్న ఆ దేవతల ఈ పలుకులను విని, 
యక్షరూపములో నున్నవాడు, గర్వమునడంచువాడు అగు ఆ 
మహాదేవుడు ఇట్లు పలికను(23) 


యక్షేశ్వర ఉవాచ। 


హే సురా నిఖీలా యూయం మద్వచ శ్యృుణుతాదరాత్‌ | యథార్తం 
వచ్చి నాసత్వం సర్వగర్వాపహారకమ్‌ || 24 


గర్వమేనం న కురుత కర్తా హర్తాపరః ప్రభుః | విస్మృతాశ్చ 
మహిశానం కథయద్వం వృథాబలాః || 25 


యుష్మాకం చేత్స హి మదో జానతాం స్వబలం మహత్‌ | మత్‌ 
బ్రాపితం తృణమిదం ఛింత సాఃసై#:శఎ తైెసు)రాః || 26 


యక్షేశ్వరుడిట్లు పలికెను- 


ఓదేవతలారా! మీరందరు నామాటను ఆదరముతో వినుడు. 
అందరి గర్వమును పోగొస్తు సత్వవచనమును నేను పలికెదను. 
అసత్వమును చెప్పను (24). మీరిట్లు గర్వమును పొందకుడు. 
సర్వమును సృష్టించి లయమును చేయు పరమప్రభుడు గలడు. 
మహేశ్వరుని మరచిపోయినారా? చెప్పుడు మీ బలము వ్యర్తము 
(25). మీకు గర్వమున్నచో, మీ బలము ఎంత గొప్పదియో 
తెలుసుకొనుడు. నేనిచట గడి పోచను ఉంచుతున్నాను. ఓ 
దేవతలారా! మీ మీ అ(స్తములతో దీనిని (తెంపుడు (26). 





నందీశ్వర ఉవాచ| 


ఇత్యుక్షైకం తృణం తేషాం నిచిక్షేప పురస్తతః | జడూ సర్వమదం 
యక్షరూపస్ఫతాం గతిః || 27 


అధ సర్వే సురా విష్టుప్రముఖా వీరమానినః | కృత్వా స్వపౌరుషం 
తత స్వాయుధాని విచిక్షిపుః || 28 


త[తాసన్‌ విఫలాన్యాశు తాన్య స్తాణీ దివౌకసామ్‌ | 
నివ పభావత స్తేషాం మూఢ గర్వాపహారిణః || 29 


అధాసీత్తు నభోవాణీ దేవవిస్మ్నయహారిణీ | యక్షో%యం శంకరో దేవా 
స్సృర్వగర్వాపహారకః || 30 


కర్తా హర్తా తథా భర్త్తా్యాయమేవ పరమేశ్వరః | ఏతద్పులేన బలినో 
జీవాస్పరే3%నాథా న హి || 31 


అస్య మాయా ప్రభావాద్వై మోహితాస్స్వ ప్రభుం శివమ్‌ | మదతో 
బుబుధుర్నైవాద్యాపి బోధతనుం ప్రభుమ్‌ || 32 


ఇతి [శుత్వా నభోవాణీం బుబుధుస్తే గతస్మయాః | యక్షేశ్వరం 
పణ ముశ తుష్టువశు తమీశ్వరమ్‌ || 33 


నందిశ్వరుడిట్లు పలికెను- 


సతురుషులకు శరణము అగు శివుడు యక్షుని రూపములో 
నున్నవాడై ఇట్లు పలికి ఒక గడి పోచను వారి ముందు ఉంచి 
వారందరి మదమును అడంచెను (27). అపుడు విష్ణువు మొదలగు 
దేవతలందరు తాము వీరులమనే అభిమానము గలవారై తమ 
పరాక్రమమును ప్రదర్శించి దానిపై తమ ఆయుధములను 
పయోగించిరి (28). మూర్చుల గర్వమునడంచు శివుని ప్రభావము 
వలన ఆ దేవతల అృస్తములు దానియందు శీఘ్రమే వ్యర్తమైనవి 
(29). అపుడు దేవతల గర్వమును తొలగించుచూ ఆకాశవాణి ఇట్లు 
పలికెను. ఓ దేవతలారా! ఈయన అందరి గర్వమును పోగొక్సే 
శంకరుడు (30). ఈయనయే సృష్టిని నిర్మించి, పాలించి పోషించి, 
లయమును చేయు పరమెశ్వరుడు. శంకరుడు యక్షరూపమును 


దాలిియున్నాడు. ఈయనయొక్క బలముచేతన సర్వప్రాణులు 
బలమును కలిగియున్నవి. లేనిచో జీవులలో బలము లేకుండును 
(31). ఈ శివుని మాయచే మోహితులైన మీరందరు గర్వించి మీకు 
ప్రభువు జానస్వరూప్రుడు అగు శివుని ఇప్పటికైననూ 
తెలియజాలకున్నారు (32). ఈ ఆకాశవాణిని విని వారు తెలివి 
దెచ్చుకొని గర్వమును వీడి యక్షేశ్వరుని రూపమునందున్న ఆ 
నివునకు నమస్కరించి స్తుతించిరి (33). 


దేవా ఊచుః | 


దేవదేవ మహాదేవ సర్వగరాపహారక | యక్షేశ3ర మహాలీల మాయా 
తేత్వ్యదుతా ప్రభో || 34 


మోహతా మాయయాదాప తవ యక్షస్వరూపణః | 
సగర్వమభిభాషంతస్త్వతురో హి పృథజ్మయాః || 35 


ఇదానీం జ్ఞాన మాయాతం తవైవ కృపయా ప్రభో | కర్తా హర్తాచ 
భర్తా చ త్వమేవాన్యో న శంకర || 36 


త్వమేవ సర్వశకీనాం సర్వేషాం హి ప్రవర్తకః | నివర్తకశ్చ సర్వేశ; 
పరమాత్మా వ్యయాోాద్వయః || 37 


యక్రేశ్వరస్వరూపేణ సర్వేషాం నో మదో హృతః | కృతోమన్యామహే 
తత్తో్కనుగహో హి కృపాలునా || 38 


అధో స యక్షనాథో%ను గృహ్యవై సకలాన్‌ సురాన్‌ | విబోధ్య 
వివిధైర్వాకైస్తతై వాంతరధియత || 39 


ఇతం స వర్గితశృంభోరవతారః సుఖావహః | యక్షేశ్వరాఖ్యస్సుఖద 
స్సృతాం తుమో%భయంకరః || 40 


ఇద మాఖ్యాన మమలం సర్వగరాాపహారకమ్‌ | సతాం సుశాంతెదం 
నిత్యం భుక్తి ముక్షిపదం నృణామ్‌ || 41 


య ఇదం శృణుయాదృక్తా శావయేదాా సుధిః పుమాన్‌ | 
సర్వకామానవాప్పోతి తతశ్చ లభ#*త గతిమ్‌ || 42 


ఇతి నీ శివమహాపురాణ రుదసంహితాయాం యక్షే శ్వరావతార 
వర్తనం నామ హోడశో%ధాాయః (16). 


దేవతలిట్లు పలికెను - 


ఓ దేవదేవా! మహాదేవా! అందరి గర్వమును పోగొట్టువాడా! 
యక్షేశ్వరా! నీ లీలలు గొప్పవి, ప్రభూ! నీ మాయ అత్యద్చుతము 
(34).యక్ష స్వరూపుడవగు నీ మాయ మమ్ములను ఈ నాడు కూడ 
మోహింపజేయుటచే నీ ఎదుట మేము నీనుండి విడివడి 
(భేదబుదితో) సగర్వముగా మాటలాడి యుంటిమి (35). ఓ ప్రభూ! 
నీ అనుగహము చేతనే మాకు ఇపుడు జ్ఞానోదయమైనది. ఓ 
శంకరా! జగత్తుయుక్క సృఫ్లిస్టితిలయకర్త నీవు తక్క మరియుకరు 
కాదు (36). సర్వశకులను [పవర్తింప జేయువాడవు, మరియు 
నివర్తింప జేయువాడవ నీవే. నీవే సర్వేశ్వరుడవు, పరమాత్మవు, 
వినాశరహితుడవు, అది్వతీయుడవు (37). నీవు యక్షేశ్వర 
రూపమును దాల్చి మా అందరి గర్వమును పోగొట్టితివి. అటు చేసి 
దయానిధివగు నీవ మాయందు అనుగహముచే చూపించితివని 
మేము భావించుచున్నాము (38). అపుడా యక్షేశ్వరుడు 
దేవతలందరినీ అన్నుగహించి, అనేక వచనములను వారికి 
బోధించి అచటనే అంతర్జానమయ్యును (39). ఈ విధముగా, 
సుఖమును కలిగించునది,సతురుషులకు ఆనందమును 
అభయమును ఇచ్చునది అగు శంభుని యకే శ్వరావతారము 
వరింపబడినది (40). పవ్నితమగు ఈ గాథ అందరి గర్వమును 
పోగొట్టి, సతురుషులకు మంచి శాంతిని, మానవులకు సర్వదా 
భుక్తిని, ముక్తిని ఒసంగును (41). బుదిమంతుడగు ఎ పురుషుడు ఈ 
గాథను భక్తితో వినునో, లేదా వినిపించునో, అటివాడు 
కోర్కెలనన్నిటినీ పొంది, దేహత్యాగము తరువాత ప్రణ్యగతిని 
పొందును (42). 


శి శివ మహాపురాణములోని శతరుద సంహితయందు 
యక్షేశ్వరావతార వర్షనమనే పదునారవ అధ్యాయము ముగిసినది 
(16). 


